బీగణ శాయ నమః ఓం నమశ్శివాయ 
వాయవీయ సంహితా (పూర్వభాగః) 
పథమో%ధాశయః 
పురాణ స్వరూప నిరూపణము 
వ్యాస ఉవాచ | 


నమశ్శివాయ సోమాయ సగణాయ ససూనవే | ప్రధానపురుషేశాయ 
సర్గస్టిత్యంత హేతవే || 1 


శక్తిరపతిమా యస్య హ్యైశ్వర్యం చాపి సర్వగమ్‌ | స్వామిత్వం చ 
పభుత్వం చ స్వభావం సంప్రచక్షతే || 2 


తమజం విశ్వకర్మాణం శాశ్వతం శివమవ్యయమ్‌ | మహాదేవం 
మహాత్మానం వజామి శరణం నివమ్‌ || 3 


ధర్మక్షే[తే మహాతిర్దే గంగాకాలిందసంగమే | ప్రయాగే నైమిషారణ్య 
[బహ్మలోకస్య వర్మని || 4 


మునయశ్శంసితాత్మానసృత్యవతపరాయణాః | మహౌజనో మహాభాగా 
మహాస్మతం వితేనిరే || 5 


తత స(తం సమాకర్ణs తేషామక్షిష్టకారిణామ్‌ | 
సాక్షాతృత్యవతీసూనోరే3దవ్వాసన ధీమతః || 6 


నిష్వో మహాత్మా మేధావీ (త్రిషు లోకేషు విశుతః | 
పంచావయవయుక్తస్య వాక్వస్య గుణదోషవిత్‌ || 7 


ఉత్తరోత్తరవక్తా చ (బువతో %పి బృహస్పుతేః | మధురః శవణానాం చ 
మనోజ్ఞపదపర్వణామ్‌ || 8 


కథానాం నిపుణో వక్తా కాలవిన్నయవిత్కవిః | ఆజగామ స తం దేశం 
సూతః పౌరాణికోత్తమః || 9 


తం దృష్ట్వా సూతమాయాంతం మునయో హృష్టమానసాః | తసె#౫ 
సామ చ పూజాం చ యథావతిర్పత్యపాదయన || 10 


(ప్రతిగృహ్య స తాం పూజాం మునిభిః ప్రతిపాదితామ్‌ | ఉద్దిషిమాసనం 
భేజే నియుకో యుక్తమాత్మనః || 11 


తతస్తత్సంగమాదేవ మునీనాం భావితాత్మనామ్‌ | 
నోత్కంఠమభవచి)త్తం శోతుం పౌరాణికీం కథామ్‌ || 12 


తదా తమనుకూలాభిర్వాగ్సిః పూజ్య మహర్షయః | అతీవాభిముఖం 
కృత్వా వచనం చేదమబువన్‌ || 13 


వ్యాసుడు ఇట్లు పలికెను - 


జగన్మాతతో, గణములతో మరియు పుుతులతో కూడియున్నవాడు, 
(ప్రకృతిని మరియు జీవులను నియంతెంచువాడు, 
సృష్టస్టితిలయములకు కారణమైనవాడు అగు శివుని కొరకు 
నమస్కారము (1). ఎ ఈశ్వరుని సాటిలేని శక్తి సర్వవ్యాపకమగు 
ఈశ్వరబావము, సామి అయి ఉండుట, సర్వమునుందు 
ఉపాదానకారణముగా అనువృతమగుట అను లక్షణములు 
మాయామూలకములని చెపబడుచున్నవో (2). పుట్టుక లేనివాడు, 
జగత్తును సృష్టించినవాడు, శాశ్వతుడు, మంగళకరుడు, వినాశము 
లేనవాడు, దేవతలలో శేషుడు, సర్వజగత్తునకు ఆత్మ అయినవాడు 
అగు అటి శివుని శరణు వేడుచున్నాను (3). నైమిషారణ్యములో 
ధర్మసానము, గొప్ప క్షైతము, గంగాయమునాసంగమము, 
(బహ్మలోకమునకు మార్గము అగు ప్రయాగలో (4). ప్రశంసించదగిన 
అంతఃకరణము గలవారు, సత్యము అనె వతమునందు తత్పరత 
గలవారు, గొప్ప తేజశ్చాలురు, మహాత్ములు అగు మునులు పెద్ద 
స(తయాగమును చేసిరి (5). గొప్ప కార్యములను తేలికగా సాధించె ఆ 


మహర్తులు అచట సతయాగమును చేయుచున్నారని విని, 
సాక్షాత్తుగా సత్యవతీపుతుడు మరియు మహాబుద్రిశాలియగు 
వేదవ్యాసుని శిష్యుడు, మహాత్ముడు, ప్రజ్ఞాశాలి, ముల్లోకములలో పేరు 
గాంచినవాడు, అయిదు అంశములు గల తార్కికుల 
అనుమానవాక్యములలోని గుణదోషములు తెలిసినవాడు (6, 7), 
బృహస్పతి అడిగే పశ్నలకైెననూ ఉతరమునీయగలవాడు చెవులకు 
ఇంపుగా మనసునకు ఉల్లాసమును కలిగించు విధముగా అందమగు 
పదములతో కథలను చెప్పుటలో నిష్ణాతుడు, కాలస్వరూపము 
తెలిసినవాడు, నీతిశా[స్త వేత్త, మహాజ్ఞాని, పౌరాణికులలో ఉత్తముడు 
అగు సూతుడు ఆ సానమునకు విచ్చసెను (8,9). ఆ సూతమహర్షి 
వచ్చుచుండగా చూచి ఆనందముతో నిండిన హృదయములు గల 
మహర్తులు ఆయనకు ఎదురేగి స్వాగతవచనములను పలికి 
యథావిదిగా పూజించిరి (10). మునులచ ఈయబడిన ఆ 
సత్కారమును ఆయన స్వీకరించి, వారిచే చూపించబడి తనకు 
ఉద్దేశించబడిన తనకు తగిన ఆసనమునందు కూర్చుండెను (11). 
పవ్నితమగు అంతఃకరణముగల మునులకు ఆయనను కలియుట 
మా(తము చేతనే మనస్సులో పురాణగాథను వినాలనే ఉత్కంఠ 
బయలుదేరెను (12). అపుడు ఆ మహర్లులు ఆయనను 
మదురవచనములతో పూజించి, తమ విషయములో మిక్కిలి 
పసన్నముగా చేసుకొని, ఈ విధముగా పలికిరి (13). 


బుషయ ఊచుః | 


రోమహర్తణ సర్వజ్ఞ భవాన్నే భాగ్యగౌరవాత్‌ | సంపాప్తో%ోద$ మహాభాగ 
శెవరాజ మమామతే || 14 


పురాణవిద్యామఖీలాం వ్యాసాత్‌ర్పత్యక్షమీయివాన్‌ | 
తన్మాదాశృర్యభూతానాం కథానాం త్వం హి భాజనమ్‌ || 15 


రత్నానామురుసారాణాం రత్నాకర ఇవార్హవః | యచ్చ భూతం యచ్చ 
భవ్యం యచ్చాన్యద్వస్తు వర్తతే || 16 


న తవావిదితం కించ్చి్తి షు లోకేషు విద్యతే | 
త్వమద్యుృష్టవశాదస్మథ్రర్శనార్హమిహాగత; | 


అకుర్వన్‌ కిమపి శేయో న వృథా గంతుమర్తసి || 17 


తస్మాచరాం వ్యతరం పుణ్యం సత్కథాజానసంహితమ్‌ | 
వేదాంతసారసర్వస్వం పురాణం శావయాశు నః || 18 


ఏవమభ్యర్షితసూూతో మునిభిర్వేదవాదిఖిః | శక్‌ వాంచ 
న్యాయసంయుక్తాం (పప్రత్వువాచ శుభాం గిరమ్‌ || 19 


బుషులు ఇట్లు పలికిరి - 


రోమహర్తణా! (శరీరములో గగుర్పాటు కలిగే విధముగా కథలను 
చెప్పువాడా!) మహాత్మా! శివభక్తాగ్రగణ్యా! మహాబుద్దిశాలీ! మాభాగ్యము 
గొప్పది అగుట వలన సర్వజ్ఞాడవగు నీవు ఈనాడు ఇచటకు 
విచ్చేసితివి (14). నీవు సాక్షాత్తుగా వ్యాసుని వద్దనుండి సమస్తమగు 
పురాణవిద్యను పాందియుంటివి. కావున, గొప్ప విలువైన 
రత్నములకు సముదము వలె, ఆశృర్యకరమగు గాథలకు నీవు 
నిధివి. భూతభవిష్యద్వర్తమానకాలములలో ముల్లోకములలో ఏయే 
వస్తువులు గలవో, వాటిలో నీకు తెలియనిది ఏదీ లేదు. నీవు మా 
భాగ్వవశముచె మమ్ములను చూచుటకు ఇచటకు వచ్చితివి. మాకు 
ఏదో కొంత శేయస్సుును కలిగించకుండగా వ్యర్థముగా మరలి పోవుట 
నీకు తగదు (15 - 17). కావున, వినుటకు ఇంపైనది. పవిత్రమైనది, 
మంచి కథల జానముయుక్క సమాహారరూపమైనది, ఉపనిషత్తుల 
సారమునంతనూ తనలో ఇముడ్సుకున్నది అగు పురాణమును మాకు 
వెంటనే వినిపింపుము (18). వేదవేత్తలగు ఆ మునులచే 
అభ్యరింపబడిన సూతుడు అరగౌరవము గలది, మధురమైనది, 
శుభకరమైనది అగు వచనమును ఈ విధముగా బదులు చెప్పును 
(19). 


సూత ఉవాచ | 


పూజితో%ీను గృహీతశ భవద్చిరితి చోదితః | కస్మాత్సుమ్యబజ్‌ న 
విబూయాం పరాణమృషిపూజితమ్‌ || 20 


అభివంద్య మహాదేవం దేవీం స్కందం వినాయకమ్‌ | నందినం చ 
తథా వ్యాసం సాక్షాత్సుత్యవతీసుతమ్‌ || 21 


వక్ష్యామి పరమం పుణ్యం పురాణం వేదసమ్మితమ్‌ | శివజ్ఞానార్తవం 
సాక్షాద్బుకిముకిఫల(పదమ్‌ || 22 


శబ్దార్దన్యాయసంయుకైరాగామార్దెర్వి భూషితమ్‌ | శ్వేతకల్పు ప్రసంగేన 
వాయునా కథితం పురా || 23 


విద్యావ్రానాని సర్వాణి పురాణానుక్రమం తథా | తత్పురాణన్య 
చోత్పత్తిం బువతో మే నిబోధత || 24 


అంగాని వేదాశ్చత్వారో మీమాంసాన్యాయవిస్తరః | పురాణం 
ధర్మ్శశ్యాస్తం చ విద్యాశెతాశ్పతుర్దశ || 25 


ఆయుర్వేదో ధనుర్వేదో గంధర్వశ్చేత్యన్నుకమాత్‌ | అర్డశా[స్తం పరం 
తస్మాద్విద్యా హ్యాజాదశ స్మృతాః || 26 


అజ్ఞొదశానాం విద్యునామేతాసాం భిన్నవర్త్మనామ్‌ | ఆదికర్తా 
కవిసాాక్షాచూంలపాణిరితి శుతిః || 27 


స హి సర్వజగన్నాధసిిసృక్షురభిలం జగత్‌ | బహ్మాణం విదధో 
సాక్రాత్పుుతమ[గే సనాతనమ్‌ || 28 


తసైోష్మ పధమపుుతాయ [బహ్మణ  విశ్వయోనయే | విద్యాశ్చేమా 
దదౌ పూర్వం విశ్వస్పృష్టుర్త్లమీశ్వరః || 29 


పాలనాయ హరిం దేవం రక్షాశక్తిం దదౌ తతః | మధ్యమం తనయం 
విష్ణుం పాతారం బహ్మణోపిహి || 30 


సూతుడు ఇట్లు పలికెను - 


ఈ విధముగా నన్ను (పేరేపించుట ద్వారా మీరు నన్ను పూజించి 
అను[గహించినారు. ఇట్టి స్థితిలో బుషులచే పూజింపబడే 
పురాణమును చక్కగా ఎల చెప్పకుందును? (20) మహాదేవుని, 
పార్వతీదేవిని, కుమారస్వామిని, వినాయకుని, నందీశ్వరుని మరియు 
సాక్షాత్తుగా సత్యవతెియుక్క పృతుడగు వ్యాసుని నమస్కరించి (21), 
పరమపవిత్రమెైనది, వేదముతో సమానమైనది, శివజ్ఞా నమునకు 
సము[దము వంటిది, సాక్షాత్తుగా భుక్తి మరియు ముక్తి అనే 
ఫలములను ఇచ్చునది, సుందరమగు శబ్దములు అరాలంకారములు 
యుక్తులు వేదారములు అనువాటితో కూడి శోభిల్లునది అగు 
పురాణమును చెప్పెదను. శ్వేతవరాహకల్పమునందు పూర్వము 
దీనిని వాయువు చెప్పియున్నాడు (22, 23). 
సకలవిద్యాగానములను, పురాణముల క్రమమును, ఆ పురాణముల 
ఉత్పత్తిని నేను చెప్పెదను; గమనించుడు (24). ఆరు 
వేదాంగములు (ిక్ష, వ్యాకరణము, ఛందసు, జ్యోతిషము, కల్పము, 
నిరుక్తము, నాలుగు వేదములు, మీమాంస, న్యాయశ్శాస్తము, 
పురాణము మరియు ధర్శశా[స్తము అను పదునాలుగు విద్యలు గలవు 
(25). విటకి ఆయుర్వేద, ధనురే్వద, గాంధర్వవేదములను మరియు 
అర్హశ్శాస్తమును కలిపినచో, పదునెనిమిది విద్యలు అగునని 
మహర్తులు చెప్పుచున్నారు (26). వివిధవిషయములను బోధించే ఈ 
పదునెనిమిది విద్యలను సృష్టికి ఆరంభములో సర్వజ్ఞుడు, 
పినాకపాణి అగు శివుడే స్వయముగా రచించినాడని వేదములు 
చెప్పుచున్నవి (27). సర్వజగత్తులకు తం[డియగు ఆ శివుడు 
సకలజగత్తులను సృషించగోరి, ముందుగా సనాతనుడగు [బబహ్మను 
సాక్షాత్తుగా తన పుత్రునిగా సృజించెను (28). సృష్టికర్త, ఈశ్వరుని 
మొదటి పుత్రుడు అగు ఆ (బబహ్మకు ఈశ్వరుడు పూర్వమునందు 
జగత్తులను సృష్టించుట కొరకై ఈ విద్యలను ఇచ్చియుండెను (29). 
తరువాత ఆయన తన మధ్యమపవపు[తునిగా మరియు |బహ్మకు 
రక్షకునిగా విష్ణుదేవుని సృష్టంచి, ఆయనకు రక్షించే సామర్ధ్యము 
నొనంగాను (30). 


లబ్బవిద్యోన విధినా పజాస్న్నుం వితన్వతా | ప్రథమం సర్వశ్శానస్తా 
ణాం పురాణం బ్రహ్మణా స్మృతమె || 31 


అనంతరం తు వే భ్యో వేదాస్తన్య వినిర్లతాః | 
పవృతిస్పర్వశాస్తాణాం తన్ముఖాదభవత్తతః || ౩2 


యదాస్య విస్తరం శక్తా నాధిగంతుం ప్రజా భువి | తదా 
విద్యాసమాసార్దం విశ్వేశ్వరనియోగతః || 33 


ద్వాపరాంతేషు విశ్వాత్మా విష్టుర్విశ్వంభరః ప్రభుః | వ్యాసనామ్నా 
చరత్యస్మిన్నవతిర్య మహీతలే || 34 


ఏవం వ్యస్తాశ్చ వేదాశ్చ ద్వాపరే ద్వాపరే ద్వాజాః | నిర్మితాని పురాణాని 
అన్వాని చ తతః పరమ్‌ || 35 


న పునర్ద్వాపరే చాస్మిన్‌ కృష్ణద్వైపాయనాఖ్యయా | అరణ్యామివ 
హవ్యాాశి సత్యవత్యామజాయత || 36 


సంక్షిష్య చ పునర్వేదాంశతుర్దా కృతవాన్నునిః | వ్యస్తవేదతయా లోకే 
వేదవ్యాస ఇతి [శుతః || 37 


పురాణానాం చ సంక్షిప్తం చతుర్లక్షపమాణతః | అద్వాపి దేవలోకే 
తచ్చుతకోటిిప్రవిస్తరమ్‌ || 38 


యో విద్యాచ్చుతురో వేదాన్‌ సాంగోపనిషదాన్‌ ద్విజః | న చేత్పురాణం 
స విద్యాన్నైవ న స్యాదికచక్షణః || 39 


ఇతిహాసపురాణాభ్యాం వేదం సముపబృంహయేత్‌ | 
బిభేత్యల్పుశుతాద్వేదో మామయం ప్రతరిష్యతి || 40 


[బహ్మ విద్యలను పొంది ప్రజలను సృష్టించుచూ, సర్వశా(స్తములలో 
(పధానమగు పురాణమును స్మరించాను (31). తరువాత ఆయన 
ముఖములనుండి వేదములు ఉదృవించినవి. తరువాత ఆయన 
ముఖమునుమడి సకలశా[స్తములు పుటినవి (32). భూలోకములో 


జనులకు ఈ విశాలమగు పురాణవాజయమును తెలసుకొన 
సామర్ధ్యము లేకుండెను. అపుడు ఈ విద్యలను నంగహించి 
చిన్నవిగా చేయుట కొరకై విశ్వేశ్వరునిచే ఆదేశింపబడి (33), 
జగత్తునకు ఆత్మయి జగత్తును దక్షించువాడు, సర్వసమర్పుడు అగు 
విష్ణువు వ్యాసుడు అను పేరుతో ఈ భూలోకమునందు అవతరించి 
సంచరించుచున్నాడు (34). ఓ (టబబాహ్మణులారా! ఈ విధముగా ప్రతి 
ద్వాపరయుగమునందు వేదములు విభాగము చేయబడును. 
తరువాత పురాణములు, మరియు ఇతరశా[స్తములు నిర్మించబడును 
(35). ఆ వ్యాసుడు ద్వాపరయుగమునందు కృష్ణద్వైపాయనుడు అను 
పేరుతో అరణియందు అగ్ని వలె సత్యవతియందు జన్మించెను 
(36). ఆ ముని వేదములను సంకేపము చేసి నాలుగు భాగములుగా 
విభజించెను. అట్లు విభాగమును చేయుటచే ఆయనకు 
లోకమునందు వేదవ్యాసుడను ప్రసిద్ది కలిగినది (37). ఈ నాటికీ 
దేవలోకములో వంద కోట్ల శ్లోకముల విస్తారము గల పురాణములను 
ఆయన నాలుగు లక్షల శోకములలోనికి సంక్షే పించినాడు (38). 
నాలుగు వేదములను అంగములతో మరియు ఉపనిషత్తులతో సహా 
నేర్చిన (బాహ్మణుడైెననూ, పురాణములను తెలియకున్నచో ఆతడు 
పండితుడు కాజాలడు (39). వేదముల అర్థమును 
ఇతిహాసపురాణముల సహాయ్యముతో వ్యాఖ్యానించి విస్తరింపజేయ 
వలెను. తక్కువ విజ్ఞానము గలవానిని చూచి వీడు నన్ను 
మోసగించునని వేదము భయపడుచుండును (40). 


సరశ్చ (ప్రతిసరశ్చ వంగో మన్వంతరాణీ చ | వంశానుచరితం చైవ 
పురాణం పంచలక్ర్ష్రణమ్‌ || 41 


దశధా చాష్టధా చైతత్వ్పురాణముపదిశ్యతే | బృహత్సూక్షప్రభేదేన 
మునిభిస్తత్త్వ్వవిత్తమైః || 42 


[బాహ్మం పాద్మం వైష్ణవం చ శైవం భాగవతం తథా | భవిష్యం 
నారదీయం చ మార్కండోేయమతః పరమ్‌ || 43 


ఆగ్నేయం [బహ్మవెవర్తం లెంగం వారాహమేవ చ | స్కాందం చ 
వామనం చైవ కొర్మం మాత్స్యంచ గారుడమ్‌ || 44 


[బహ్మాండం చేతి పుణోో%యం పురాణానుమనుక్రమః | తత శైవం 
తురీయం యచ్చార్వం సర్వార్దసాధకమ్‌ || 45 


గంధో లక్షప్రమాణం తద్వ్యన్తం ద్వాదశసంహితమ్‌ | నిర్మితం 
తచ్చివేనైవ తత ధర్మః పతిష్టితః || 46 


తదుక్తేనైవ ధర్మేణ శెవాసై*వ వర్సికా నరాః | తస్మాద్విముక్తిమన్విచ్చన్‌ 
సివమేవ సమాశయేత్‌ || 47 


తమాగితైవ దేవానామపి ముకిర్న చాన్యథా || 48 


యదిదం శెవమాఖ్యాతం పురాణం వేదసంమితమ్‌ | తస్య భేదాన్‌ 
సమాసేన [బువతో మే నిబోధత || 49 


సృష్ల, అవాంతరసృష్లి, రాజవంశములు, మన్వంతరములు, 
వివిధకాలములలో రాజవంశముల చర్విత అను ఐదు అంశములు 
పురాణములలో వర్షింపబడును (41). తత్త్వవేత్తలలో అ(గగణ్యులగు 
మునులు పది పెద్ద పురాణములను, ఎనిమిది సూక్ష్మ (తక్కువ 
నోకసంఖ్య గలవి) పురాణములను ఉపదేశించుచున్నారు (42). 
(బబహ్మ, పద్మ, విష్ణు, శివ, భాగవత, భవిష్య, నారద, మార్కండేయ 
(43), అగ్ని, (బహ్మవెవర్త, లింగ, వరాహ, స్కాంద, వామన, కూర్చ, 
మత్స్య, గరుడ (44), బహ్మాండ పురాణములు అనే ఈ పురాణ 
క్రమము పవితమైనది. దానిలో నాఖవది యగు శివపురాణము 
లయకర్తయగు శివుని గురించి బోధించి సకలపయాజనములను 
సిదింప జేయును (45). లక్ష బోధింపబడియున్నది (46). మూడు 
వర్ణముల మానవులు దానిలో చెప్పబడిన ధర్మముచే మా।తమే 
నివభకులు అగుచున్నారు. కావున, మోక్షమును కోరు మానవుడు 
శివుని మాత్రమే శరణు వేడవలెను (47). దేవతలకైననూ శివని 
ఆగశయించుటచె మాత్రమె మోక్షము లభించును; మరియుక 


మార్గము లేదు (48). ఈ శివపురాణము వేదములతో సమానమెనదని 
నేను చెప్పియుంటిని. దానిలోని విభాగములను సంగ్రహముగా 
చెప్పుదను. తెలనసుకొనుడు (49). 


విద్యోేశ్వరం తథా రౌ[దం వైనాయకమనుతమమ్‌ | బెమం 
మాతృపురాణం చ రు[దైికాదశకం తథా || 50 


కైలాసం శతరు[దం కోటిరుద్రాఖ్యేమవ చ | సహసకోటిరుదాఖ్యం 
వాయవీయం తతః పరమ్‌ || 51 


ధర్మసంజ్ఞం పురాణం చేత్యేవం ద్వాదశ సంహితాః | విద్యోశం 
దశనాహసముదితం [గంధసంఖ్యయా || 52 


రౌదం వైనాయకం చౌెమం మాతృకాఖ్యం తతః పరమ్‌ | 
(ప్రత్యేకమష్టసాహసం తయోదశసహ[సకమ్‌ || 53 


రు[దై కదశకాఖ్యం యత్రైలాసం షట్‌ సహసకమ్‌ | శతరుదం 
తిసాహ(సం కోటిర్ముదం తతః పరమ్‌ || 54 


సహసై*శం ర్నవభిర్యుకం సర్వార్హజానసంయుతమ్‌ | 
సహసకోటిరుద్రాఖ్యమేకాదశసహసకమ్‌ || 55 


చతుస్సహ్మససంఖ్యేయం వాయవీయమనుత్తమమ్‌ | ధర్మసంజ్ఞం 
పురాణం యత్తద్వ్వా దశసహసకమ్‌ || 56 


తదేవం లక్షముదిష్టం శెవం శాకావిభేదతః | పురాణం వేదసారం 
తదుుక్తి ముక్తిఫలప్రదమ్‌ || 57 


వ్యాసేన తత్తు సంక్షిప్తం చతుర్వింశత్సహసకమ్‌ | శవం తత 
పురాణం వై చతుర్దం సప్రసంహితమ్‌ || 58 


విద్వేశ్వరాఖ్యా తతాద్వా ద్వితీయా రుదసంహితా | తృతీయా 
శతర్నుదాఖ్యా కోటిరుద్రా చతుర్దికా || 59 


పంచమీ కధితా చోమా షష్టి కైలాససంహితా | సప్తమీ వాయవీయాఖ్యా 
సపైశపవం సంహితా ఇహ || 60 


విద్యోేశ్వర-రు్ముదసంహితలు, సర్వశేష్టమగు వినాయకసంహిత, 
ఉమాసంహత, మాతృపురాణము, రుదైకాదశక (50). కైలాస, 
శతరు[ద, కోటిరుద, సహ సకోటిరుద, వాయవీయ (51), 
ధర్మపురాణసంహితలు అనే పన్నెండు సంహితలు ఈ 
పురాణమునందు గలవు. విద్వశ3రసంహితయందు పదివేల 
శ్లోకములు గలవని చెప్పబడినది (52). రుద, వినాయక, ఉమా, 
మాతృకములనే సంహితలలో ఒక్కొక్క దానియందు ఎనిమిది వేలు, 
రు[దై కాదశకసంహితయందు పదమూడు వేలు, 
కెలాససంహితయందు ఆరు వేలు, శతరుదసంహితయందు మూడు 
వేలు, కోటిరుదసంహితయందు తొమ్మిది వేలు, శోకములు గలవు. 
సర్వవిషయముల జ్ఞానముతో కూడియున్న 
సహ(సకోటిరుదసంహితయందు పదకొండు వేల శ్లోకములు గలవు 
(53, 55). సర్వశేష్టమగు ఈ వాయవీయసంహితలో నాలుగు వేలు, 
ధర్మపురాణసంహితయందు పన్నెండు వేల శోకములు గలవు (56). 
ఈ విధముగా వేదముల సారము, భుక్తి మరియు ముక్తి అనే 
ఫలములను ఇచ్చునది అగు శివపురాణములోని లక్ష శోకములు 
వివిధసంహితల రూపములో విభజింపబడి యున్నవి (57). వ్యాసుడు 
దానిని ఇరవై నాలుగు వేల శ్లోకములలోనికి కుదించినాడు. 
పురాణములలో నాలవది యగు ఈ శివపురాణమునందు ఏడు 
సంహితలు గలవు (58). దానిలో మొదటిది విద్యేశ్వరసంహిత. 
రెండవది రుదసంహత, మూడవది శతరుుదసంహిత, నాల్లవది 
కోటిరుదసంహిత (59). అయిదవది ఉమాసంహిత, ఆరవది 
కెలాససంహిత, ఏడవది వాయవీయ సంహిత. ఈ విధముగా 
దీనియందు ఎడు సంహితలు గలవు (60). 


విద్యేశ్వరం ద్విసాహసం రౌదం పంచశతాయుతమ్‌ | |తెింశతధథ 
ద్విసాహ(సం సార్దెకశతమీరితమ్‌ " 61 


శతర్మ్నుదం తథా కోటిరుదం వ్యోమయుగాధికమ్‌ | ద్విసాహసం చ 
ద్విశతం తథోమం భూసహ్మసకమ్‌ || 62 


చత్వారింశత్సాష్టశతం కైలాసం భూసహసకమ్‌ | చత్వారింశచ్చ 
ద్విశతం వాయవీయమతః పరమ్‌ || 63 


చతుస్సహససంఖ్యాకమేవం సంఖ్యావిభేదతః | శ్రుతం పరమపుణ్యం 
తు పురాణం ివసంజ్ఞకమి || 64 


చతుస్పహ(సకం యత్తు వాయవియముదీరితమ్‌ | తదిదం 
వర్తయిష్యామి భాగద్వ్యయసమన్వితమ్‌ || 65 


నావేదవిదుషె వాచ్యమిదం శ్యాస్త మనుత్తమమ్‌ | న చైవాశదధానాయ 
నాపురాణవిదే తథా || 66 


పరీక్షితాయ శిష్యాయ ధార్మికాయానసూయవే | ప్రదేయం శివభకాయ 
నివధర్మానుసారిణ || 67 


పురాణసంహితా యస్య ప్రసాదాన్మయి వర్తతే | నమో భగవతే తసై#౫ 
వ్యాసాయామితతేజసే || 68 


ఇతి గ్రీశివమహాపురాణ వాయవీయసంహితాయాం పూర్వుభాగే 
ఐద్యావతారకధనం నామ పఏధథధమో%ధాయంః (1). 


విద్వశ్వరసంహితయందు రెండు వేలు, రుదుసంహితయందు 
పదివేల అయిదు వందలు, శతర్ముదసంహితయందు రెండు వేల 
నూట ఎనభై, కోటిరుదసంహితయందు రెండు వేల రెండు వందల 
నలభై, ఉమాసంహితయందు ఒక వేయి ఎనిమిది వందల నలభై, 
కెలాససంహితయందు ఒక వేయి రెండు వందల నలభై మరియు 
వాయవీయ సంహితయందు నాలుగు వేల శోకములు గలవు. ఈ 
విధముగా పరమవపవితమగు శివపురాణములో శోకముల సంఖ్య 
చెప్పబడినది (61-64). నాలుగు వేల శోకములతో రెండు 
భాగములుగా విభజింపబడి యున్న ఈ వాయవీయసంహితను నేను 


ఇప్పుడు ఆరంభించి చెప్పెదను (65). సర్వోత్తమమగు ఈ 
శాస్త్రమును వేదవేత్త కానివానికి, శద్ద లేనివానికి మరియు 
పురాణములు తెలియని వానికి చెప్పరాదు (66). ధర్మబుద్ధి గలవాడు, 
అసూయ (గుణములయందు దోషములను ఎత్తి చూపుట) లేనివాడు, 
శివభకుడు, శివధర్శమును అనుసరించువాడు అగు శిష్యుని 
పరీక్షించి చెపువలెను (67). ఎవని అనుగహముచే నాకు 
పురాణజానము అలవడినదో, మహాతేజశ్శాలియగు అట్టి 
వ్యాసభగవానునకు నమస్కారమగుగాక! (68). 


శిశివమహాపురాణములోని వాయవీయసంహితలో పూర్వభాగమునందు 
పురాణ స్వరూపమును నిరూపించ మొదటి అధ్యాయము ముగిసినది 
(1). 


